Registered No. HSE -49/2016 


was loose 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, WEDNESDAY ,MARCH 27 , 2019 


G .871 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

(FOR . I) 


ANANTHAPUR DISTRICT, DIVISION & CIRCLE - PENUKONDA RANGE - RESERVATION 

OF CHALAKUR BLOCK .- CHALAKUR VILLAGE , SOMANDEPALLI MANDAL – TO 
AN EXTENT OF AC .539 . 38 OR 218 . 38 HECTORS - NOTIFICATION UNDER SECTION 4 
OF THE ANDHRA PRADESH FOREST ACT, 1967 AS CHALAKUR FOREST BLOCK . 


[G . O .Ms.No. 6 , Environment, Forests, Science & Technology (For.l), 

20th January, 2014 . ] 


NOTIFICATION 


In exercise of the powers , conferred by Section 4 of the Andhra Pradesh Forest 
Act, 1967 (Act- 1 of 1967), the Governor of Andhra Pradesh , hereby declares that, 
it is proposed to constitute the land within the boundaries specified in the Schedule 
below , as Reserved Forest under the said Act, and appoints the Forest Settlement 
Officer, Anantapur, to be the Forest Settlement Officer in regard to the said land 
to enquire into and determine the existence , nature and extent of any rights 
claimed by or alleged to exist in favour of any person in or over any land comprised 
within such limits , or to any Forest produce of such land and to deal with the 
same as provided in Chapter - Il of the said Act, and also appoints the Divisional 
Forest Oficer, Anantapur, Ex -officio , to attend on behalf of Government at the enquiry 
under the said Chapter II held by the said Forest Settlement Officer . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


SCHEDULE 


1 . Name of the District 
2 . Name of the Mandal 
3. Name of the Village 
4 . Name of the Forest Division 
5 . Name of the Forest Range 
6 . Name of the Block 
7 . Area of the Block 
8 . Area included in the Block 


Anantapur 
Somandepalli 
Chalakur 
Anantapur 
Penukonda 
Chalakur 
539 . 38 Acres (or) 218 . 38 Ha. 


Name of the 

Taluk 


Sy.No. 


Classification 


Name of 
the Village 


Extent 
( inAcres ) 


No 


3 


4 


5 


Somandepalli 


Chalakur | 558 - 2 

491 
559 


20.30 
24 . 24 


UAW _ Forest cover 
Kunta 
UAW _ Forest cover 


176 . 88 


560 


148 .37 


UAW _ Forest cover 


561 | 


6 .48 


UAW _ Forest cover 


562 


163 . 11 


UAW _ Forest cover 
(or ) 218 .38 Ha. 


Total 


539.38 


BOUNDARY DESCRIPTION 


South : The boundary line of the block starts from station No . 1, which is the 
tri- junction point of the Nadimipalli, Kethigani cheruvu and Polepalli village 
fields. Thence the boundary line of the block generally runs in west direction 
to station No. 1 to 5 with the following magnetic bearings and distances. 


Station 


Magnetic 
bearings 


Distance in 
chains & links 


From 


- - - - 


- - - - 


- . - . . ... 


- . 


285 


32 .60 


286 " 


17 . 30 


. 


180 


8 . 30 


2800 


30 . 10 


ANDHRA PRADESH GAZETTE ,March 27 , 2019 


West: Thence the boundary line runs generally in north direction from station 
No . 5 to 8 , thence the west station starts from 5 to and ending with station No . 
8 with the following magnetic bearings and distances . 


Station 


Magnetic 
bearings 


Distance in 
chains & links 


- 


From 


TO 


- 


IL 


- 


65° 


6 .00 
5 . 80 


150 


15 


7 .00 


- 


- 


North : Thence the boundary line runs in north - west to east direction from 
station No. 8 to 16 , from station No. 16 to station No. 19 north direction . From 
station No. 19 to station No. 27 towards eastern direction with the following 
magnetic bearings and distances . 


Station 


IP 


Magnetic 
bearings 


Distance in 
chains & links 


From 


II 


- 
- 
- 
- 
- 


1 


9 


10 
11 


85 
178° 
80° 


33. 30 
1 .50 
9 . 20 


10 


11 


12 


120° 


8 .50 


12 


13 


13 


14 


105° 
115 
80° 


14 


15 


15 


17 


80° 
3380 
35° 
345º 
105° 


16 
17 
18 
19 
20 
21 
22 
23 


18 
19 
20 
21 


10 . 45 
6 .50 
8 . 40 
6 . 40 
6 . 15 
2 . 00 
13 . 30 
11. 15 
14 .70 
8 . 15 
4 .80 
5 . 00 
1 . 25 
2 . 95 
3 . 20 


110° 


22 


80° 


23 


810 


24 


170° 


! 


24 


25 


25 
26 
27 


130 
70° 
75 


26 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


East: Thence the boundary line runs generally in south direction station from 
station No. 27 to 35 , thence the boundary line runs generally in North to 
South direction the station No . 35 generally runs from south to northwest 
direction and ending with station No. 1, which is the starting point with the 
following magnetic bearings and distances as shown in the surveyed sketch . 


Station 


Magnetic 
bearings 


Distance in 
chains & links 


From 
27 
28 


176° 


1 .80 


To 
28 
29 
30 


182 
148 


29 


30 


. 31 


198° 
205 


31 


32 
33 


2 . 75 
7 . 75 
13 .60 
20 .50 
27 . 30 
7 . 40 
9 . 10 
42 .60 


32 


2180 


- 


33 


34 


35 
01 


216° 
216° 
326° 


35 


Right of ways admitted 


1 ) Cart track from Chalakur to Peddireddi Palll Village over a length of 2 km ., 

Width 3 Mts. From station No . 3 to 1 and ends at In between station No . 
30 & 31. 


2 ) There are no enclosures in the Block . 


M . SAMUEL , 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


రిజర్వు అడవినోటిఫికేషన్ ( ప్రకటన ) 


1967 ఆంధ్రప్రదేశ్ అటవీచట్టం (1967 లో 1వ చట్టము) లోని 4వ విభాగంద్వారా 
లభించిన అధికారాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారు ఈ క్రింది అనుసూచికలో నిర్దిష్టపరచిన 
సరిహద్దులలోపల గల బూమిని, సదరు అటవీచట్టం క్రింద రిజర్వు అడవిగా ఏర్పాటు చేయాలని 
ప్రతిపాదించడంజరిగినదని ఇందు మూలంగా ప్రకటిస్తూ, సదరు భూమికి సంబంధించి ఏవైన ఆక్షేపణలు 
ఉన్నట్లయితే వాటిని పరిశీలించడానికి , అట్టి పరిధిలోపల ఉన్నట్టి ఏదైనా భూమిలో లేదా దాని మీద , లేక 
అట్టి భూమిలోని ఏదైన అటవీవృత్తిని ఎవరైన వ్యక్తి క్లైమ్ చేసిన, లేదా ఆయనపరంగా ఉన్నదని ఆరోపింపబడిన 
ఏవైనా హక్కుల యొక్క ఆస్థిత్వాన్ని , స్వభావాన్ని, విస్త్రతిని గురించి విచారించి నిర్ణయించడానికి , సదరు 
చట్టం 2వ అధ్యాయంలో నిబంధించినట్లుగా వాటితో వ్యవహరించడానికి అనంతపురంలోని అటవీఅధికారిని , 
అటవీ సెటిల్మెంటు అధికారిగా నియమింపబడినారు . 

అనుసూచి 
1)జిల్లాపేరు 

: అనంతపురం 
2 ) మండలము పేరు 

: సోమందేపల్లి 
3) గ్రామము పేరు 

: చాలకూరు 
4 ) అటవీ మండలము 

: అనంతపురం 
5 ) అటవీ క్షేత్రము పేరు 

: పెనుకొండ 
6 ) రిజర్వు అడవిగా ప్రతిపాదించిన బ్లాకు పేరు : చాలకూరు 
7) రిజర్వు అడవిగా ప్రతిపాదించిన విస్తీర్ణము : 539 . 38 ఎకరములు ( లేదా ) 218 . 38 హెక్టార్లు 
ప్రతిపాదించిన బ్లాకులో చేర్చిన భూముల విస్తీర్ణ వివరములు : 
వ . సం . మండలం పేరు | గ్రామము పేరు | సర్వే నెంబరు | 

విస్తీర్ణము 

భూమి వర్గీకరణ 
ఎకరములలో 


13 


5 


సోమందేపల్లి- చాలకూరు 


558 - 2 


20 . 30 


యు . ఎ .డబ్ల్యు .( అడవి 


559 


176 .88 


560 


148 . 37 


561 


6 . 48 


562 


163 . 11 


491 


24 . 24 


నీటికుంట 


మొత్తము 


539 . 38 


ANDHRA PRADESH GAZETTE , March 27, 2019 


సరిహద్దు వర్ణన 
ఈ ప్రతిపాదించిన బ్లాకుసు రెవెన్యూ శాఖ వారు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖకు అప్పగించింది . 
ఈ బ్లాకు యొక్క సరిహద్దును మరియు ఇతర వివరాలను రెవెన్యూశాఖ వారు మరియు అటవీశాఖ వారు 
ఉమ్మడి తనిఖీ/ సర్వే చేసినపిదప సరిహద్దులను గుర్తించడంజరిగినది . 

దక్షిణము : ఈ ఫారెస్టు బ్లాకు యొక్క సరిహద్దు స్టేషన్ నెంబరు 1. నడిమిపల్లి, కేతిగాని 
చెరువు మరియుపోలేపల్లి గ్రామపొలాల కూడలిస్థానంగా ఉన్నది . అచ్చటినుండి సరిహద్దులైను సాధరణముగా 
పడమర దిశగా స్టేషన్ నెంబరు 1 నుండి 5 వరకు ఈ క్రింది చూపబడిన మేగ్నటిక్ బేరింగులు మరియు 
దూరము కొలతల ప్రకారము వెళ్ళును . 
స్టేషన్ నెంబర్లు 

దూరము చైన్లు , 

మేగ్నటిక్ బేరింగులు 
నుండి వరకు 

లింకులలో 


285 


32. 60 


2860 


17 . 30 


18° 


8 . 30 


280° 


30 . 10 


పడమర : అచ్చటి నుండి సరిహద్దు లైను సాధారణముగా ఉత్తర దిశగా స్టేషన్ నెంబరు 5 
పడమర నుండి ప్రారంభమై స్టేషన్ నెంబరు 8 వరకు వెళ్ళును.కావున సదరు 5వ స్టేషన్ పడమర నుండి 
ప్రారంభమైఉత్తర దిశగా స్టేషన్ నెంబరు 8 లో ఉత్తర - పడమర మధ్యలో కలియును. ఈ క్రింద చూపబడిన 
మేగ్నటిక్ బేరింగులు మరియు దూరము కొలతల ప్రకారము వెళ్ళును . 


స్టేషన్ నెంబర్లు 


మేగ్నటిక్ బేరింగులు 


దూరము చైన్లు , 
లింకులలో 


నుండి 


650 - 


6. 00 


150 


5 . 80 


15 


7. 00 


ANDHRA PRADESH GAZETTE, March 27 , 2019 


ఉత్తరము : సరిహద్దు లైను స్టేషన్ నెంబర్ 8 ఉత్తర - పడమర మధ్యస్తములో నుండి ప్రారంభమై 
సాధారణముగా తూర్పు దిశవైపు స్టేషన్ నెంబర్ 16 పరకు వెళ్ళును. సదరు స్టేషన్ నెంబర్ 16 తదుపరి 
ఉత్తరవైపు 19వ స్టేషన్ వరకు వెళ్ళును. తదుపరి ఉత్తరదిశలో వున్న స్టేషన్ నెంబర్ 1 వ తూర్పు దివగా 
స్టేషన్ నెంబర్ 27 వరకు వెళ్ళును. ఈ క్రింద చూపబడిన మేగ్నటిక్ బేరింగులు మరియు దూరము 
కొలతల ప్రకారము వెళ్ళును . 


స్టేషన్ నెంబర్లు 
నుండి 

వరకు 


మేగ్నటిక్ బేరింగులు | 


దూరము చైన్లు , 
లింకులలో 


850 


33. 30 


10 


1780 


1 . 50 


10 


11 


80° 


9 . 20 


11 


12 


1200 


8 . 50 


12 


13 


105 


10. 45 


13 


14 


115 


6. 50 


14 


15 


80° 


8 . 40 


15 


16 


80° 


6. 40 


16 


17 


338 


6. 15 


17 


18 


350 


2. 00 


18 


19 


3450 


13. 30 


19 


20 


1050 


11 . 15 


20 


21 


110° 


14 . 70 


21 


22 


80 


8 . 15 


22 


23 


81° 


4 . 80 


23 


24 


170° 


5 . 00 


24 


25 


130 


1. 25 


25 


26 


700 


2. 95 


26 


75 


3 . 20 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


తూర్పు : సరిహద్దు లైసు స్టేషన్ నెంబర్ 27ఉత్తర - తూర్పు మధ్యస్తలో నుండి ప్రారంభమై 
సాధారణముగా దక్షిణం దిశవైపు స్టేషన్ నె:/బర్ 35 వరకు వెళ్ళును. తదుపరి స్టేషన్ నెంబర్ దక్షిణ 
తూర్పు మధ్యస్థ దిశ నుండి ప్రారంభమై ఉత్తర పడమర దిశగా వెళ్ళి స్టేషన్ నెంబర్ 1 వెళ్ళి ( ప్రథమ 
స్టేషను) వరకు పటములో రేఖా చిత్రము చేరుబడిన ప్రకారము ఈ క్రింద చూపబడిన మేగ్నటిక్ బేరింగులు 
మరియు దూరము కొలతల ప్రకారము వెళ్ళును. 


స్టేషన్ నెంబర్లు 


మేగ్నటిక్ రింగులు 


దూరము చైన్లు | 
లింకులలో 


నుండి 


వరకు 


27 


28 


1760 


1.80 . 


28 


29 


1820 


2, 75 


29 


30 


1480 


7. 75 


30 


31 


198 


13. 60 


31 


32 


2050 


20. 50 


32 


33 


2180 


27. 30 


33 


34 


2160 


7. 40 


34 


35 


2160 


9. 10 


35 


01 


3260 


42. 60) 


రిమార్కులు : 

1)చాలకూరు నుండి పెద్దిరెడ్డిపల్లెకు వెళ్ళు రహదారి -చాలకూరు బ్లాకు నందు 2 కి . మీ. పొడవు 
మరియు 3 మీ . వెడల్పుతో వెళ్ళును . సదరు బండిదారి జన నెం 3 + 01 మరియు 

మీషన నెంబరు 30 - 31 వద్ద బయట వెళ్ళను. 
2 ) బ్లాకు నందు ఎలాంటి ఎన్ క్లోసర్స్ మరియు ఆక్రమణలు ఏమీ లేవు . . 


ఎం . శామ్యూల్ , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg. gov. in 


